i రచయిత | 
| కామరాజుగడ్డ హనుమంతరాయశర్మ క 
ఎల్లారెడ్డిగూడ, హైదరాబాద్‌ 


ద్వితీయ ముద్రణ: జూలై 2009 
ప్రతులు _ 1000 


ప్రచురణకర్త : 

యం.వి. రమణ 
బివిభాగము, 502, 
దహినర్‌, (చెస్ట్‌, ఖాన్‌దార్‌పడ, 
లింక్‌రోడ్డు, బోరివెల్లి (వెస్ట్‌), 


ముంబాయి. 


ముద్రణ 


శ్రీ ధరణి ప్రింటర్స్‌ 
ఖైరతాబాద్‌, హైదరాబాద్‌-4 


ప్రతులకు : 
కామరాజుగడ్డ హనుమంత రాయశర్మ 
కఆఫ్‌ : యంవి.ఆర్‌ ప్రసాద్‌ 

ఏక, ఆర్‌.బి.ఐ. క్వార్టర్స్‌, 


ఎల్లారెద్దిగూడ, హైదరాబాద్‌-73 


వె వాద్రా 9-60 


భక్తిశ్రద్దలు 


సంపూర్ణ కాపీ రైటు హక్కులు రచయితవి. 


కృతజ్ఞతా సుమహారం 


శ్రీ మున్నంగి వేంకటరమణ గారు. అనుకోకుండా ఒకరోజు నా 
యీరచనలను చూడటం జరిగినది. చూచినదే తడవుగా ఈ 
గ్రంధములను అచ్చువేయు కార్యక్రమమును సవృదయముతో తనదిగా 
భావించి యా గ్రంధ ప్రచురణకై వలసిన ముద్రణ వ్యయము భరించటానికి 
ముందుకు వచ్చి సర్వ విధ శ్రద్ధ వహించినందులకు శ్రీ రమణగారికివే 
నా ట్రత్యేక అభినందనలు. నజ్ఞనులు, నిరాడంబరులు, 
మానవసేవాతత్పరులు అయిన శ్రీ వేంకట రమణ, శ్రీమతిరమాదేవి 
దంపతులకు, వారి కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుని దివ్య ఆశీస్సులు 
నిరంతము లభించుగాకయని వృదయపూర్వకముగా కోరుచున్నాను. 

ఈ గ్రంధములను సర్వాంగ సుందరముగా ముద్రించి ఇచ్చిన 
శ్రీ ధరణి ప్రింటర్స్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌-4.యాజమాన్యమునకు, 
నాగి సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెల్పుకొనుచున్నాను. 


ఇట్లు 
రచయిత 
కె. హనుమంతరాయశర్మ 


తొలిపలుకులు 


జీవితంలో మంచి కవిత్వం వ్రాసే ఆదృష్టం లభిస్తే ఆ అదృష్టాన్ని 
భగవంతుడు. తనకు ప్రసాదించిన వరంగా. భావించి, భగవంతుని గుణ, గణ 
వైభవ వళ్చనలతో న్తుతించి, కీర్తించి. జీవితాన్ని సార్ధకం చేనుకోవటం 
భగవదానుగ్రహం. 

నాకు బాల్యము నుండి భగవదారాధన చాలా యిష్టము. పూజలు చేయడం, 
కొంతమంది పిల్లలను కూడగట్టుకుని భజనలు చేయడం, ఆధ్యాత్మిక చింతన 
కూడా వయసుతోపాటుగా పెరుగుతూ వచ్చింది. నాపూర్వ జన్మల సుకృతమో, 
మా పూర్వీకుల ఆశీస్సుల ఫలితమో, అన్నింటిని మించి భగవదానుగ్రహమోగాని 
నా అత్మ సంతృప్తికోనం గ్రంధ రచనల ద్వారా భగవంతుని స్తుతించి, కీర్తించి 
జీవితాన్ని సార్ధకం చేసుకోవాలనే ధృడ సంకల్పంతో 1980వ సం॥లో తొలి 
రచనగా భజన కీర్తనలు ప్రాశాను. అవి 1987వ సం॥లో ప్రధమ ముద్రణ 
నందుకున్నవి, ఇంకను నా ఇతర పధ్య రచనలను మలిపేజీలో వివరించితిని. 
ఈ గ్రంధములు పదుగురి హృదయాలలో ప్రవేశించి వారి హృదయాలను స్పృశిస్తే 
సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుని దర్శించినంత అనుభూతిని పొందగలిగినవాడను 
అగుదును. అందువలన ఈ గ్రంధములను చేతబట్టిన వారందరూ ఆ మూలాగ్రం 
చదవమని, ఇతరుల చేత చదివించమని, భగవంతుని కృవకు పాత్రులు కాగలరని 


హృదయపూర్వకముగా మనవి చేనుకొనుచున్నాను. 


కృతికర్త 
కామరాజుగడ్డ హనుమంతరాయశర్మ 


వీతివిదుడ వీవు నీతి పద్యములను 
ప్రీతితోడ తెల్పు పెద్దవీవు 
సంఘదోషములనుసంస్నరింపగబూని 
శతక మల్లినావు సత్మవీంద్ర! 

లోకము పోకడ లెల్లను 

'ప్రాకటముగ నెటిగినట్టి పండితవర! యే 
చీకులు చింతలు లేకను 

శ్రీ కరుని భజించు నట్టి చిన్మయరూపా! 


అలతి అలతి పదము లందందు చేకూర్చి 
కవిత లల్లినావు కడుముదమున 
పండితులును మెచ్చ పర్తీశు దలచుచు 
రచన సల్పినావు రమ్యముగను 


హితముగ మితముగ బలుకుచు 
సతతము హరిచింతనంబు సన్మిత్రులతో 
మితముగ మెలగెడి మీరలు 
మతిమంతులు గాదె భువిని మాన్యచరిత్రా! 


రవియు, శశియు దివిని రాజిలు నందాక 
మీదురచనవెల్ల మేలుగాను 

వెలయుగాక! భువిని విజ్ఞులు మెచ్చగ 
'హనుమదంశరూప! ఆర్య తలప! 


బంధు హితుల తోడ పొందుగా దినములు 
గడిపి దేవదేవు కడుముదమున 
'మనమునండు దలచి మహిమాస్పదుండైన 
సాయి ప్రభుని దలచు సత్మవీంద్ర! 


సాయియె రాముడు యనుచును 

సాయియె శ్రీకృష్ణుడనుచు, సాయియె శివుడున్‌ 
సాయియె క్రీస్తు యటంచును 

సాయియె మహమ్మదు యటంచు సత్మవి వర్యా! 
తలచుము మనమున నిరతము 

పలువురు పండితులు బుధులు ప్రాజ్ఞులు భువిలో 
తలతురు దేవుం డొకడని 

పలుకుచు, తెల్పెదరు మనకు పరమార్థమిలన్‌ 


10-4-2000 ఇట్లు 
గుంటూరు యామన బసవయ్య 


అభిప్రాయము 


డాః ప్రసాదరాయ కులపతి 
శ్రీనాభవీఠ నిర్దుపాణాధ్యక్షులు 
రిటైర్‌ దిన్సీవల్‌, పొందూ కాలేజి 
గుంటూరు 


శ్రీ కామరాజుగడ్డ హనుమంతరాయ శర్మగారు సంప్రదాయ (ప్రములైన 
విప్రవరేణ్యులు, (ప్రాతఃస్మరణీయులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితుల 
ఉపన్యాసముల వలన, రచనల వలన ప్రభావితులైన వారిలో వీరొకరు. ఇంకా 
శాస్త్ర పురాణ పఠనము, పండిత సంగము వీరి భారతీయ సాహిత్యోధ్యమమునకు 
పదును పెట్టినది. వీరి పద్యగద్య గేయ రచనలలో సంస్మాకము పదపదమున 
గోచరించును. 

“ఇటువంటి ప్రజ్ఞాలక్షణములు గల శర్మగారు వారి విజ్ఞానాన్వేషణలో 
విశిష్టమైన నవశబ్దము చేత ఆకర్షింపబడినారు. అడి వరబ్రహ్మన్వరూపమని 
గుర్తింది, ఖావింది డానికి సంబంధించిన విశేషములనన్నింటిని సేకరించి నానికి 
ఛందోమయమైన రమణీయాకృతిని సంధానించినారు. నిర్దుష్టమైన ధార, సరళమైన 
శైలి తన పద్య రచన కలం కారములు కాగా తన ధ్యేయమునందు కృతార్ధతను 
సాధించిన రచయితను హృదయపూర్వకముగా నభినందించుచు ప్రాజ్ఞలోకము 
దానిని ఆదరభావముతో స్వీకరించి, ఆనందించగలదని ఆశించుచున్నాను. 


ది. 13-2-1999 


శ్రీరామ కక్ష 
-రచయిత మనవి- 

శ్రీ కృష్ణ పరమాత్మ పాండవ మధ్యముడైన అర్జునునకుయుద్ధ ప్రారంభ 
సమయమున గీతను బోధించుచు, విబూతి యోగములో కొన్ని తనవిభూతులుచెప్పి, 
అర్జునా నీకు కొన్నిమాత్రమే చెప్పితిని. గానినా విభూతులు అనంతములు అనెను 
గదా. నేను విబూతి యోగము చదివినప్పుడుసంఖ్యలలో 9వ సంఖ్య, పరమాత్మ 
విభూతిలో చేరియుండవచ్చు గదా? ఓ మిత్యత్యేకాక్షరంబ్రంహ్మ అనుచున్నాము 
గదా? అట్లే 9వ సంఖ్య బ్రహ్మ స్వరూపం యెందుకుకాకూడదు? అను నాలోచన 
నాలో కల్గింది. పరమాత్మ కృపచే వెంటనే నాలో అపరిమితానందము కలిగింది. 
9వ సంఖ్య ఎన్నో మహిమలు కలదిగా, పూర్ణ సంఖ్యగా ఆనోటానోటా వింటున్నాం. 
గాని, నా దృష్టిలో ఏం పండిత, కవులును, దీనిని గురించి గ్రంథ రచన చేసినట్లు 
లేదు: ఎందుకురచన చేయలేదో తెలియదు. పరమాత్మ దాశరధిగా నవతరించిన 
నవసంఖ్యను పండితులు విస్మరించారేమోననిపించి చాలా బాధపడ్డాను. వెంటనే 
నవసంఖ్యను బ్రహ్మ సంఖ్యగా, పరమాత్మగా నిరూపించి, పద్య రూపంతో చిన్న 
(గ్రంధం వ్రాయాలనిపించింది. భగవానుడు కరుణామయుడు కదా. ఈ అల్పునిచే 


దీనిని బ్రాయించ సంకల్పించాడేమో. లేక నాకది సాధ్యమా? భగవంతునిపై భారంచేసి 
ప్రారంభించాను. శివపురాణం దేవీభాగవతం, బ్రవ్మవైవర్తం మొదలగు గ్రంధాలు 
పరిశీలించాను. శివపురాణం (ప్రణవాన్ని శివునిగా వర్ణించింది. ప్రణవంలో 
నవశద్దం వున్నది. ప్రనవమె ప్రణవముగా మారింది. రెందూ సమాచార్థరాలు. 
నవశద్దిం ప్రణవంలో తిష్టవేసింది. అంటే అంత అగ్రస్థానంలో వంది. పూర్వీకులు 
రచించిన పద్యంలో $దిని బ్రహ్మసంఖ్యగా వర్ణించారు. ఆ పద్యం చూడండి. 


కం. తరుజీ నామాక్షరములు స్థిరమునేదింట బెంచి, తిధితోకూడన్‌ 
పరమేష్టిపాలు గొన్నను, సరికూతురు చేసి కొదుకు చయ్యన కల్లున్‌ 
యీ పద్యంలో ట్రీ నామాక్షరాలను 7తో హెచ్చించి అప్పటి తిధిని కలిపి 
“ఆ' మొత్తమును, 9తో బాగించాలి. పద్యంలో 7వ అంకెను చెప్పి 9ని బ్రాకెట్‌లో 
వుంచారు. దానిని పరమేష్టిగా వర్ణించారు. అనగా 9ది బ్రహ్మసంఖ్య పరమాత్మ 
అని భావం యిది నన్ను ఆకర్షించింది. బాగా బ్రహ్మ శ్రీ ఉమామహేశ్వర పండితులు 
రచించిన హిందూమత గ్రంధములలోని దైవమతం, ముక్తిమార్గం అను గ్రంధాలలో 
9వ ఎక్కం వేసి చూపి దాని గొప్పతనమును మహిమను చూపి, 9వ సంఖ్యను 
దైవంగా వర్ణించారు. ముక్తి మార్గంలో యుగాలు 4 మహాయుగం, 71 యొక్క 


మహాయుగాలు మనుకాలం యుగసంధి! ప్రపంచ వయస్సు, అన్ని అంకెల 
సారాంశం. 9 సంఖ్యగా చూపించారు గాన, 9దిని, పరమాత్మగా భావించి, నాకు 
కల్లిన భావాలను నేను సేకరించినవిషయాలను నాకు భగవంతుడు అనుగ్రహించిన, 
జ్ఞానంతో 108 పద్యాలలో వ్రాశాను. 108ని కూడితే 9వ వస్తుంది. దీనిని శతకం 
అని కొందరు అనుకుంటారు. యిది శతకము కాదు. నవబ్రహ్మ చరిత్ర శతకము 
అనగా ఒకే వృత్తము. మకుటము వుండాలి కదా. యిది నాల్జెదు రకాల పద్యాలలో 
వున్నది కాన యిది శతకము కాదు. చరిత్ర నేను దీనిని మన పూర్వ 
నంప్రదాయానుగుణంగా పరమశివుడు, పార్వతికి. చెప్పినట్లుగా దానిని శ్రీ 
సూతమహర్షి శౌనకాది మహర్షులకు చెప్పినట్లుగా వ్రాశాను. యీ నవద్రహ్మ 
చరిత్రను ఈ విధముగా వ్రాయుటతే వ్యాసప్రోక్ష పురాణాలకు ఏ మాత్రము 
వ్యతిరేకము కాదని అనుగుణంగానే వుంటుందని, చాలా నమ్మకముతో భక్తి శ్రద్ధలతో 
వ్రాశాను. గాన పండితులు, కవులు, పెద్దలు, దీనిని స్వీకరించి, ఆదరించి, నన్ను 
ఆశీర్వదిస్తారని ఆశిస్తాను. రచనలో కొన్ని దొసగులు వుండవచ్చు. వానిని మన్నించి 
క్షమించవలసిదిగా కోరుచున్నాను. 

ఈ చరిత్రపై అభిప్రాయాలను కోరిన వెంటనే ఎంతో ఆదరాభిమానాలతో 
(ప్రేమతో పరిశీలించి వారం రోజులలోనే చక్కని అభిప్రాయాలందించిన కవి 
పండితులైన వారందరికి భక్తి శ్రద్ధలతో శిరస్సు వంచి వందన శతములర్చించు. 
చున్నాను. అభిప్రాయాలు సేకరించి 'కౌన్ని నెలలైనను' కొన్ని కారణాంతరములచే 
గ్రంధముద్రణకు చాలా ఆలస్యము తప్పలేదు. దయతో నన్ను మన్నించ కోర్తాను. 
ఈ గ్రంధముద్రణ ఖర్చు భరించి గ్రంధమును చక్కగా అచ్చు వేయించిన నా పెద్ద 
కుమారుడు కె. రామకృష్ణ శర్మను వాడి కుటుంబాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాదులు 
ప్రసాదించి సర్వదా కాపాడవలసిందిగా భవంతుని ప్రార్థించుచున్నాను. ఈ పుస్తకాన్ని 
ఈ విధంగా రూపకల్పన చేసిన శ్రీ లక్ష్మీ (ప్రెస్‌, గుంటూరు వారికి మనసారా 


కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 
తేది: 9-8-1999 


నా అర్హత 


ఆధ్యాత్మిక చింతన. స్వధర్మపాలన 


శ్రీయుత కామరాజుగడ్డ హనుమంతరాయ శర్మగారు నాకుదిరకాల 
మిత్రులు. సత్సంతాన సౌభాగ్యవంతులు, దైవభక్తులు. 

వీరు నవశబ్దము (9)ను గురించి నూతనముగా నవనవ్య చరిత్రమును 
'ఛ్రాక్షాపాకముతో మృధుమధురముగా రచించిరి. నాకు వినిపించిరి. చాలా 
సంతోషము. 


ఈ విషయమును ఇంతవరకు ఈ రీతిగా ఎవరును రచించలేదు. 
దైవానుగ్రహముచే వివిధ పద్యరీతులుగా పార్వతీ పరమేశ్వర సంవాద రూపమున 
రచించిరి. 


లోగడ భజన కీర్తనలనుకమనీయ శైలిలో రచించి అచ్చు వేయిందినారు. 


భగవద్భక్తులు దాతలు ఈగ్రంధమును అచ్చువేయించి అందరు చదువుకొని 
అనందించుచున్నట్లు చేసిన కవిగారు, మీరు, మేము చాలా సంతోషమును 
పౌందగలము. 


ఇట్లు 
సర్వజనహితాభిలాషి 
శ్రీ మద్ధాగవతల లక్ష్మీ నరసింహాచార్యులు 
రావి అనంతవరం, 
రేవల్లై మండలం - గుంటూరు జిల్లా 
19-6-1996 


శ్రీ కామరాజుగడ్డ హనుమంతరాయ శర్మగారు వయోవ్చద్దులే గాడు, జ్ఞాన 
వృద్ధులు కూడ. వీరు ఉపాధ్యాయ వృత్తిలో తల పండి విశ్రాంతులయిన లలిత 
కవులు. ధారశుద్ధి శోభితము, భాగవతభావనా భరితమునైన వీరి రచనలు వీరి 
ఆధ్యాత్మ తత్త్వ సంపన్నతకు నిదర్శవములై నిలచు ననవచ్చును. వీరు 1. మూర్తి 
తయ స్తవము, 2. శ్రీనివాసస్తవము, 3. శివస్తవము, 4. సాగరమధనము, క. 
శ్రీ సత్యదేవస్తవము అనెడు స్తవరూప లఘుకృతులును, 1. శ్రీ మద్రామాయణ 
'సుధాసార శతకము, 2. ఏకదంత శతకము, 3. శంభుశతకము, 4. కనకదుర్గ 
శతకము, ర్‌కృృష్ణ శతకము, 6. నృశింహ శతకము - అను శతక గ్రంధములను 
రచించి యుండిరి. ఇప్పుడీ శ్రీ నవ బ్రహ్మ చరిత్రమును రచించిరి. 


“నవ బ్రహ్మా చరిత్ర” నవ యనగా తొమ్మిది బ్రహ్మయనగా సృష్టికర్త. 
అవ్నానననా సుకు, ప్ర రిక్‌ సరవ యమా బ్రహ్మ శ్రా 
ఈ రెండును నకారాన్త బ్రహ్మన్‌ శబ్ధ నిష్పన్నము లేగాని “బ్రవ్మ' రూవము 
వుంలింగము, “బ్రహమ్మము' రూపము నపుంసక లింగము. నవబ్రహ్మచరిత్ర 
మనగా తొమ్మిది యనెడు బ్రహ్మ యొక్క చరిత్ర యనియు, తొమ్మిది యనెడు చిత్‌ 
అనగా జ్ఞానము, జ్ఞాన రూపమగు ఆత్మయు పరమాత్మ సంకేతములు కనుక 
నవబ్రహ్మ చరిత్రమనగా తొమ్మిది యను పరమాత్మయొక్క చరితమని భావము. 

కాగా రచయిత శ్రీ కామరాజుగడ్డ హనుమంతరాయ శర్మగారు పౌరాణిక 
గాధలకు వలెనే ఈ చరిత్రమును కూడా నౌమిశారణ్యమున చేయు సత్రయాగ 
సందర్భమున సూతమహర్షి శౌనకాది మహర్షులు కోరికపై తొమ్మిదియను అంకె 
యొక్క త్త్వ మహిమను - పూర్వము పార్వతికి పరమేశ్వరుడు చెప్పినట్లుగ 
వివరించెనని చెప్పిరి. 


తొమ్మిది యనెడు అంకెను గూర్చి పార్వతిదేవి పరమ శివని కొన్ని 
ప్రశ్నలడిగినది. 1. తొమ్మిడ ఇయనగా అంకెలలో గల తొమ్మిది యేనా? 2. ఆ 
తొమ్మిది పరబ్రహ్మ మెట్లయినది? అంకెలలో చేతనము లేవి? అదేతనము లేవి? 
చేతనములు జడములను సమానమా? అంకెలన్నిటిలో ఒక తొమ్మిదికే బ్రహ్మమను 
పేరెట్లు కల్గినది? రామకృష్ణులు పుట్టిన నవమి అష్టమిలను కష్టతిధులందు రేల? 
కేశవ నామములలో శ్రీరాముని నామమెందుకు లేదు? శ్రీకారము ఓంకారము 
రెండును నమానము లేనా? తెలియజెవ్వుమని కోరగా ఆమె. ప్రశ్నలకు 
సమాధానముగ తొమ్మిది అంకె యొక్క తత్త్వమును తెలియ జెప్పుటే ఈ కృతి 
పరమార్ధము. 

తొమ్మిది యనగా అంకెలలో గల తొమ్మిది యే యగును. అంకెకు నున్న 
కలసినచో విలువ పదిరెట్లగును కనుక “శక్తులు సున్నలో నణగి యుండె” 17. 
సున్నను జడమని, పూర్ణమనియు అందురు. జడము చేతనము కలియుటే 
పరమాత్మ. అట్లే జడనూచకమైన సున్నయు చైతన్య సూచకమైన ఒకటియు కలిసి 


తొమ్మిదియైనది. కనుక తొమ్మిది పరబ్రహ్మ స్వరూపమని భావన. అంతేకాదు. 
చైతన్య నూచకమైన ఒకటి సర్వశక్తులను ఇముడ్చుకొని గుండనై సున్నయగుటచే 
“నున్నలా చైతన్య శక్తి చూడంగ లయమై” - 23 యున్నదని సూచన. ఈ 
సందర్భమున - 


“కొమ్మిదనగ బ్రహ్మ తొమ్మిదియే వాణి 

లాం త te! 

తొమ్మిదనగ నేనె తొమ్మిదియే నీవు 

నెమ్మదరయగారి నీకె తెలియు” నని 

శంకరుడు పార్పతికి చెప్పుటచే తొమ్మిదియను అంకెయొక్క తత్త్వము 
బోధపడుచున్నది. అందులకే 


నవనవ, నవనవ, నవనవ 
నవనవ, నవనవ యటంచు నవనవయనుచున్‌ 18 


నవనవ నవనవనవయన 

నవశక్తియె నరుల బ్రోచు నవవిధములు గన్‌-21 

అని కవిగారి ప్రబోధము. శ్రీకారము, ఓంకారము. నవకారము కూడ 
'సమఫలదాయకములని కవిగారి సూచన - 28 


రామకృష్ణావతారములు రెండును గొప్పవే కాగా పూర్ణ అవతారుడైన 
కృష్ణుడు పుట్టిన అష్టమి తిధికి సంకేతమైన “క”లో రెండు పూర్ణములిమిడి యుండుట 
చేత అధిక శక్తిమంతమైనదనియు పల్కెను. రాధ్ధూకృష్ణులకు, సీతారాములకు, 
పార్వతీ పరమేశ్వరులకు, వినాయకునకు - 67. శ్రీకార ఓంకారములకును - 
తొమ్మిది అంకెతో అభేదమును సూచించి నవశబ్దతత్వమును నూచించుట 
జరిగినది. తుదకు పై అందరితో అన్నింటితో, శ్రీ సత్యసాయికి గూడ అభేదము 
చెప్పి, 74, 75, 76 నారు సత్యసాయిభక్తుడైన శ్రీ హనుమంతరాయ శర్మ 


ఇట్లు తొమ్మది యొక్క బ్రహ్మ తత్వమును పలుత్రోవల పొసగించిన శ్రీ 
'హనునుంతరాయ శర్మగారి పారమార్థిక చింతనాసక్తతకు నమోవాకములర్చించుచు. 

“మంగళము శబ్దశక్తికి మంగళంబు 

మంగళము నాదశక్తికి మంగళంబు 

మంగళము ప్రణవ మునకు మంగళంబు 

మంగళము నవశక్తికి మంగళంబు” 


ఇట్లు 
జక్కరాజు నరసింహారావు 
తెలుగు లెక్చరర్‌, హిందూకాలేజి 
గుంటూరు. 


అభినందనాంజలి 


పద్య ప్రబంధాల్లో యాగ్రంథమొకఅపూర్వ (ప్రయోగము. ఇందులోని 
నాయకుడు సాక్షాన్నవ(బ్రహ్మయే, ఇంతవరకుయెవరికీ తెలియక, మరుగున 
పడివున్న ఒకానొక విషయానికి సంబంధించిన యెన్నో విశేషాలను కనుగొని 
ఎన్నియో గ్రంథాలను పరిశోధించి, చాలా పరిశ్రమ చేసి, వ్రాసిన కవి పండితులు 
బ్రహ్మశ్రీ హనుమంతరాయ శర్మగారు యెంతైనా అభినందనీయులు. 


నవనారనింవులు, నవఖండాలు, నవధాన్యాలు, నవచక్రాలు, 
నవావరణలు, నవరసాలు, నవవ్యాకరణాలు మొదలైన విశిష్ట విషయాలన్నీ నవ 
సంఖ్యను కలిగి వుందదంలోనే ఈ సంఖ్యకు గల ప్రాశస్యమేమిటో తెలుస్తున్నది. 

ప్రాచీన కాలం నుండి నవ సంఖ్యకు ప్రాముఖ్యమెంతో వున్నదని వినడమే 
కాని “తొమ్మిది”కి యిన్ని “మహిమలున్నాయని యీ గ్రంధం ద్వారా మాత్రమే 
నాకు తెలిసింది. ఒక సంఖ్యకు గల మహాత్యాన్ని వివరించే గ్రంధమే నేనింతవరకూ 
చూడలేదు. 


కలియుగంలో దినదినమూ క్షీణిస్తున్న ఆస్తిక్య భావననూ వద్య కవిత్వాన్నీ 
పునరుద్ధరించడానికి తమవంతు బాద్యతను నెరెవేర్చారు కవిగార్‌ అద్భుత గ్రంధం 
ద్వారా. 
దాదాపుగా “నవ” సంఖ్యకు సంబంధించిన విషయాలన్నీటినీ సృశించారు 
కవి 
గీ. నవమి జన్మింప శ్రీరాముడవనియందు. 
గొప్ప బేర్వదసెన? లేక గొప్ప పేరు 
నవమిబడసెన? శ్రీరాముడవతరింప 
నూహకందని విషయంబు సుర్వియండు 


నిజానికీ పద్యమొక్కటి చాలు “నవ” సంఖ్యా మహాత్యాన్ని గ్రహించడానికి 


ఆ.వె. తొమ్మిదనగ బ్రహ్మ తొమ్మిదియే వాణి 
శామ్మిదునన వన్య శొమ్మన్‌ అక్షి: 
తొమ్మిదనగ నేనె - తొమ్మిదియే నీవు 
నెమ్మదరయ గౌరి - నీకె తెలియు 
ఈ పై పద్యం ద్వారా “నవ” సంఖ్యను త్రిమూర్యాత్మకంగా వర్ణించడమే 
కాక, ముగురమ్మలనూ “నవ” సంఖ్యలోనే (ప్రతిపాదించి, ఆ సంఖ్యా మహిమ 
నిమ్మహికి చాటి, మహోపకారం చేశారీ కవి.. 


ప్రణవాన్సీ శ్రీకారాన్నీ కూడా నవ సంఖ్యాత్మకంగా పద్యాల్లో ప్రతిపాదించిన 
తీరెంతో ప్రశంసనీయంగా వున్నది. 


“నవ సంఖ్యయె బ్రహ్మనిజము నిజమని” నిరూపించిన కవి బ్రహ్మ వాక్కు 
ముమ్మాటికీ నిజము. ఈ అంకెకిన్ని మహిమలున్నవి కనుకనే “నవ” 


శబ్దంసార్ధకనామధేయమైనది. 


“నవా మవాత్యాన్ని వెలుగులోనికి తెచ్చి పాళక హృదయాల్లో “సవ” కాంతిని 
నింపిన కవి వరేణ్యులు బ్రహ్మశ్రీ కామరాజుగడ్డ హనుమతరాయ. శర్మగానికి 
శతసహస్ర ప్రణామాలను సమర్పించుకుంటూ. 


“నవ” యను శబ్దరతృమును 
నాందింగంజేర్మాని వేద సూక్తులన్‌ 
“స.విపుల సాహితీలసిత 
శాస్త్రసుశోధితనూత్న మార్గముల్‌ 
“నవ” రుచులీనునట్లుగను 
నాకధునీని భపూతతత్వమున్‌ 


“నవి” యను శబ్దజాల వరి 
జామ మహోన్నత సర్వశాఖలన్‌ 


“నవ” పరిశీలనన్‌ “ప్రణవ” 
నాదము నందలి నర్మధర్మమున్‌ 
“నవా యను బ్రహ్మనంకలిత 
వర్న చగానగకోటి నృత్నలన్‌ 
“నవి యను బ్రహ్మతత్వమును 
నమ్మినవారికింగల్లు వెల్లులన్‌ 
“నవి” తరమందు జాగ్భతిని 
నమ్మకమున్‌ “నవ” శబ్దమందునన్‌ 
“నవ” మియె సర్యలోకనుత 
నామసురామ భవిత్వమందుటన్‌ 
“నవా, తరమందు జాగృతిని 
నమ్మకమున్‌ “నవ” శబ్దమందునన్‌ 


యువ, తరమందు యత్నమును 
యోగమహాత్వసుతత్వకాంక్షలన్‌ 
ఇవి,యవి, పేయినేల, సకలేశ్‌వర సృష్టి 
నవా, ప్రరీతులన్‌ 

“వి, “నవ”, రీతిలో బొదిగి 
ఈశ్వర గౌరిసునాదమౌనటుల్‌ 
ప్ర విమల వద్ధతిన్‌ సకల 
పండిత పామర రంజకంబుగా 
“నవ నవ, శోభలన్‌ బలికె 
నమ్రముగా శుభక్రమ రీతిలో 
“నవ, పరివోధకుండు శుభ 
నాముడు థీనిధి కామరాజుగ 


డ్డ వనధి సౌముందౌ “హనుమ” 
'దంబమెటుంగని 'భక్త దాసుడై" (రామ) 


“నవా వద శబ్ద “బ్రహ్మము - వి 
నముని బ్రోచుత “హన్మదార్యునిన్‌” 


పిన్‌కోడ్‌ : 522402 (ఆం.ప్ర) 


శ్రీ రమ్యంబగు నైమిశంబున బుషుల్‌! శ్రీనాథుచారిత్రముల్‌ 
కారుజ్యామృత ధారలొల్కు పలుకుల్‌! కర్ణామృతంజానుచున్‌ 
సారాసార వివేకి సూతగనుచున్‌। సౌమ్యుల్‌ మునుల్‌ పల్మిరో 
పారాశర్యమునీంద్ర శిష్య! నవశ। బ్దార్థంబు తెల్పుంగదే!॥ 


మునులన్‌ కన్గొని సూతుదిట్లనియెనో। వుణ్యాత్ములారాయిటుల్‌ 
మునుపీ యర్థము భార్య గౌరి యడుగన్‌। మాక్తేశ్వరుండిట్లనెన్‌ 
మునులారా వచియింతు నేనదియె స। త్పుణ్యంపు చారిత్రమున్‌ 
వినుడీ సద్విషయంబు వీనులలరన్‌! విశ్వేశిబ్రోచున్నిమున్‌। 


శ్రీ శంకర శివశంకర 
పాశాంకుశ నాగభూష పాహి మహేశా 
నాశంకలు మిమ్మడిగెద 


నాళంకలు తీర్చు స్వామి బాఖాయోకాక॥ 


తొమ్మిదిని బ్రహ్మమందురు 

తొమ్మిది యెట్లొను బ్రహ్మా తొమ్మిదియనినన్‌ 
తొమ్మిది సంఖ్యలలోగల 

తొమ్మిది యేనాయటంచు! తొలగవు శంకల్‌॥ 
చేతన జడములటంచును 

భూతల సంఖ్యలను నేవి? భూతేశవిభో 


భూతాధినాథ నాథా! 
నాతలవులెరింగి తెలుపు, నటరాజ ప్రభో! 


చేతన జడముల యందున 

చేతనమే యెక్యువండ్రు! శివసర్వేశా! 
చేతన జడములు సమ మా 

నా తలపు లెరింగి పలుకు సతమందారా!॥। 


అంకెలన్నియు యొకటే! యగునుగాదె 
గాన ప్రతియొక్క యంకెపై గలవు కొన్ని 
పేర్లు తొమ్మిది పైకూడ! పేర్లు గలవు 


అట్టియెడ శొమ్మిదికెయేల! నజుని పేరు? 


రామకృష్ణులు పుట్టిన! రమ్యమైన 
తిధులుగద నవమ్యష్టముల్‌! దేవనాథ 
అట్టి తిధులను పనికిరా! వందురేల 

మంచి పనులకు వండితు! లెంచరేల? 


'కేశవనామంబుల, లో 

కేశుని శ్రీరామనామ! మెందుకు లేదో 
హేశంకర వినిపింపుము 

ఈశా నాప్రాజనాథ యీశ్వర దయాతోన్‌ 
శ్రీకారోంకారంబుల 

శ్రీకారమె తక్కువంద్రు। శివసర్వేశా 
శ్రీకారోంకారంబులు 

ఏకాకారంబులగున! ఎట్లగునాథా? 


తను నడిగిన పార్వతిగని 

వినిశంభుడు మోదమంది। వినుమనిపలికెన్‌ 
కనుగొంటిని నీ హృదయము 

వినిపించెద విశదముగను! వినుమోదుర్గా॥ 


తొమ్మది తొమ్మిది తొమ్మిది 
తొమ్మిది తొమ్మిది యటంచు! తొమ్మిది యనుచున్‌ 
తొమ్మది తొమ్మది యనుచో 

తొమ్మిదియే నరులబ్రోచు! దోషములడచున్‌॥ 


తొమ్మిది యనగా బ్రహ్మము 
వెమ్మనమున నరపి జూడ నేరరు జనముల్‌ 
నమ్మడు. పెద్దలు చెప్పిన 

నిమ్మహిలోను రకజూతు! రిహగర్తమునన్‌॥ 
నవయనగా తొమ్మిదియగు 

నవయనగా నూతనంబు! నాతిరొ వినుమా 
నవనవ యనగా వడలని 
నవనాగరికంబనంగ నగుక్రాత్తదిగాన్‌, 


అంకెలు తొమ్మిది యేగద 


అంకెలకును సున్నగలియ। నగుగాపదిరె 
ట్లంకెలను సున్న వీడిన 

అంకెలు తామెట్లు పెరుగు! నట్లనెయుండున్‌॥ 
సున్న లేకున్నసంకెలు! చూడచూడ 

నొకటి నుండియు తొమ్మిది! వొచ్చు వరకు 
'పెరుగు గాదె విచారింప! నెరుగునొక్కా 
యంకెలేకున్న సున్నతా। నట్లెయుందు॥ 


కనుక సంకెకె ప్రాధాన్య మనగవలయు 
నంతమాత్రాన నున్నను నంత విలువ 
లేనిదానినినగా జూడ! లేము నరయ 
సున్నలోశక్తి లేకున్న! సున్న కలియ 
నంకె వందలు వేలుగా! నగుట యెట్లు? 
నరయ శక్తులు సున్నలో నజిగియుండె॥। 


వుడమి నున్నకు మరుపేరు! పూర్ణమంద్రు. 
'ూర్ణమన నిండియుండుటే! పూర్తిగాను 
అన్నియంకెలన్‌ చైతన్య మనెదరట్లై 

సున్నననెదరు జడమని సూరిమతులు॥ 


నున్నయు క్రైం 

భిన్నముగా నుండునెపుడు! ప్రీతినిరెండున్‌ 
తిన్నగకలియులె తొమ్మిది 

యెన్నగ పరమేష్టిగాదె నిది నిజమవనిన్‌॥ 
చిత్రము తొమ్మిది చరితము 

చిత్రము తన్మహిమచూడః చేతనమరయన్‌ 
చిత్రము మదిలో దలచిన 

మిత్రము మాతయునుపితేయు! మీదట ప్రజకున్‌॥ 


నవనవ, నవనవ, నవనవ 
నవనవ, నవనవ యటంచు! నవనవయనుచున్‌ 
నవనవ నవనవనవయన 
నవశక్తియె నరుల బ్రోచు! నవ విధములుగాన్‌॥ 


తెలుగు రచనలందు! నిలలోని సంఖ్యలన్‌ 
కలసి మెలసి యుండు: గాంతుమెపుడు 
నున్నగాన చాని సున్ననవచ్చునా? 
అన్నయునిన అలన గా 


నున్నను సర్వప్రపంచము. 

నున్నను చైతన్య శక్తి చూడగ లయమౌ 
నున్నను సర్వము గలదని 

నున్నను వూర్ణమను వారి సురలనవచ్చున్‌॥ 


సున్న చైతన్యమీరొండు! చూడరెండు 

గాగ కన్పించు నరయగా। గాంచగలము 
రెండు నొక్కటియేయని; రెంటియందు 
భేదమిసుమంత లేదని భేదమెంచ 
పాడిగాదని నవసంఖ్యు గూడియున్న 

రెంటి విడదీయ। నడుగంటు! రెంటి విలువ। 
దేవీ భాగవతంబును 

భావమును, గ్రహించి చదువ భగవతికి జగ 


జ్ఞవన దాత కభేదము 
పావన హృదయమున తెలియు! వరదేవి కృపన్‌॥ 


అండమనినను, ప్రకృతియు ననంగ పూర్ణ 


మనిన సున్నయనంగను! మాయనగ 


గోళమనినను బ్రహ్మాండ కోటులన్న 
జగమటన్నను నర్ధముల్‌: సమముగాదె॥॥ 


'పానువట్టము లింగమున్‌, పార్వతిశివు 
లగు నటంచును దైమజ్ఞు ల నెదరట్లై 
సున్న చైతన్యమొకటియు! చోద్యమగును 
కలియ తొమ్మిది యనెదరో। కమలనేత్రి 
తొమ్మదన పరమేష్టియే। దూరమరయ॥ 
శ్రీకారోంకారంబుల 

ఏకాలమునన్‌ స్మరింష। నెదలో దలచన్‌ 
శ్రీకాముడెట్టి ఫలమిడు 

నీకా ఫలమిచ్చు నతడు! నిల నవయనగన్‌॥ 


ఆ.వె. శ్రీకరంబునైన శ్రీకారమునకెట్టి 
శక్తిగలదొయట్టి! శక్తి కలదు 
సంఖ్యలందు నవను! సంఖ్యకు చిత్రమౌ 
వలడునందియంబు! వలదువలదు॥ 


తొమ్మిది యెక్సమున్‌ జదువ। తొమ్మిది సంఖ్యయె వచ్చు చిత్రమౌ 
తొమ్మిది సంఖ్యలున్‌ గనిన తొమ్మిది వచ్చుట నబ్బురంబగున్‌ 
తొమ్మిది సంఖ్యలున్‌ గలుషః తొమ్మిది యేగద వచ్చుచూడగా 
తొమ్మిది శక్ష్యపారమని। తోయరు హాక్షుడు పల్మెప్తుత్రుతోన్‌! 


కంఠ మాలయందు। కలవు నూటెన్మిది Ma 


పూసలెన్నవాని। పుడమి కలుప 54-9 
'పదియు నెన్మిదగును! వాటిని కలుపగా 27-9 
తొమ్మిదగును గారె, నెమ్మదరయ॥ I-18 


కంఠ మాలయందు। కలిగిన పూసలన్‌ 
నగము చేసి వాని! సగము చేసి 
కలువవచ్చు ఫలము! కనగ తొమ్మిది గద 
మూటి కలువ ఫలము! మూడు మూళ్లుః 


కలియుగ సంఖ్యనున్లలుపగా! నవసంఖ్యయెవచ్చుచూడగా 
ఫలితము తొమ్మిదౌనుగద। పైయుగ సంఖ్యల వేరువేరుగా 

కలిపిన నాల్గు సంఖ్యలను! కల్సిన వచ్చెడి సంఖ్య మొత్తమున్‌ 
తెలియగ తొమ్మిదౌనుగద। తేలెనుపోనవ సంఖ్య (బ్రహ్మమౌ॥ 33 
ఎన్ని విధముల జూచిన యెట్లు కలువ 171,28000- 

చిత్రముగ వచ్చు నవసంఖ్య చిత్తమలర ప్రకట 
అహ్మసంఖ్యయె నవసంఖ్య బ్రహ్మ సంఖ్య 432000 - కలియుగం 

నవ సుసంఖ్యకు భేదంబు! నవని లేదు 43,20,000 


వేద సమ్మత మిది యంద్రు! వేడవిదులు॥ 


అక్షాహిజీసేన యన రథాలేనుగుల్‌ 

కాల్చరాల్‌ గుణాలు! గల్లియుందు! 

వీనిసంఖ్యల విడివిడిగ కల్పినయంత 
నవసంఖ్యయే వచ్చు! నాతిగనుచు ఊక? కానన 18 
సంఖ్యల నాల్లిటిన్‌! చక్కగా కలిపిన ౩36600 274 
నవ నంఖ్య వచ్చునో! నళిననేత్ర 

నిది యొక యక్షౌహి! జీసేన సంఖ్యయే. 
పదునెన్మిదరయగా। వచ్చు నవయె॥ 


తొమ్మిది యెక్కము వలె మరి 
యిమ్మహినే యెక్యమైన। యిముడగ వశమే 
నెమ్మది జనులరసినచో 

తొమ్మిది బ్రహ్మంబుగాదె। తోయజనేత్ర!॥ 


వేయిపై నూటపదవోరు! వేసి దాని 

నగము చేసియు దానిని సగము చేసియు 
మూటి విడివిడిగా కల్ప మూడు మూళ్ళు 
మూట, మొత్తము కలిపిన మూడు మూళ్ళు 
గాన తొమ్మిది పరమాత్మ, గౌరి నిజము.॥ 


నవమి బుట్టడె రాముడు నగధరుండు 
భక్తిమార్గాలు తొమ్మిడై బరగలేదె 

గాన నవ సంఖ్యకును సాటి! గనము నవని 
నరయ నవసంఖ్యయే బ్రహ్మ మనుట నిజము 
నిజము నిజము నిజంబిది! నిజము నిజము॥ 


నవ మండలములంచు! నవ ఖండము లటంచు 
నవధాన్యము లటంచు! నవని వినమె 

నవకోటి యాలయాల్‌ నవవర్షము లటంచు 
నవ రసాలంచును! నవని వినమె 

వ్యాకరణాల్‌ నష యబై గ్రహాల్‌ నవ 

నవ నారసింహుల। నృవని వినమె 

ఆవరణాల్‌ నవ యట్లె కాలాల్‌ నవ 

నవ దశల్‌ నవ పదా। అవని వినమె॥ 


భారతము నందు గీతలో! పదునెనిమిది 
సంఖ్యయే వచ్చు పలుమార్లు! ముఖ్యముగను 
సూక్ష్మదేహంబునందును! చూడగలము 
తత్త్వములు పదునెన్మిది తరచిచూడ॥। 


నవచక్రస్థాయిని యన 
నవ యావరణా లటంచు! నవకోటి యనన్‌ 
నవకాయ పిండినంటలు 

నవసంఖ్యయె విశ్వమెల్ల! నాతిరొగనుమా! 


నవశబ్ధ మెచట వినినను 
నవశబ్దమె యెచట గనిన। నవనవలాడున్‌ 
నవశబ్ద మెచట కేగిన 

నవశబ్దపు విశ్వరూపు। నాతరాగనుమా॥ 


నవమి జన్మింప శ్రీరాము! డవనియందు 


గొప్ప బేర్వడసెన? లేక గొప్పపేరు 
నవమి బడసెన? శ్రీరాము డవతరింప? 
నూహకందని విషయంబు! నుర్వియందు॥ 


తొమ్మిది ఎక్కపు ఫలితా 
లిమ్మహి నాశ్చర్యకరము! లిరువరుసలలో 
నెమ్మదిగన, పై క్రిందకు 

సమ్మతిగన, క్రింద పైకి - సమమౌ రెండున్‌॥ 


తొమ్మిది యెకృవు ఫలితాల్‌ 
తొమ్మిదియునుకూడిచూడు! తొమ్మిదియగు! లో 
కమ్మున తొమ్మిది సంఖ్యకు 

తామ్మిదియే సాటిగాదె। తోయరువోక్షీ! 


చుక్కల చంద్రుని కైవడి 

నెకములను పోల్చిచూడః నీభువియందున్‌ 
నిక్యముగా తొమ్మిదవది 

చక్కగా రాజౌనుగాదె సంఖ్యలలోనన్‌॥ 


తొమ్మిదనగ బ్రహ్మ తొమ్మిదియే వాణి 
తామ్మిదనగ విష్ణు తొమ్మిది లక్ష్మి 
తొమ్మిదనగ నేనె తొమ్మిదియే నీవు 
నెమ్మదరయగౌరి। నీకె తెలియు॥ 

1. నేనె తొమ్మిదరయ। నీవును తొమ్మిదే 
నీవె నేను నేనె! నీవు జగతి 
నీకు నాకు భేద నిసుమంతయును లేదు 
దీని నమ్మువారె దేవులవని॥ 


కః నరి_8 ౪౪28 


నవమి సంస్కృతంబు, నవని తొమ్మిది తెన్సు 
నవమి ప్రీతిగాన నవమి బుట్టె 
రామనాము డగుచు! రాజీవనేత్రుండు 
నవమి రాములొకటె। నలిననేత్రి। 


శివరామకృష్ణు లనగను. 
శివకరులగు మువ్వురొకరే। సిరులొసగు సదా 
శివరామకృష్ణయను నరు 

శివములుచేకూర్చి బ్రోచు! సిలుగుల్‌ బాపున్‌ 
రామకృష్ణ యనెడి; నామాలవలె నవ 

నామ జపము చేయు! నరుని యొక్క 
పాపరాశీయెల్లు భస్మమై వెంటనే 
పాపరహితుడౌచు! పరముం గనును॥ 


అంకెలన్నిగూడ! నమిత చైతన్యముల్‌ 
అంకెలనిన జీవులాత్మలగును 

అంకెలందు నవమి! యధికమౌ పరమాత్మ 
అట్టి నవమి నేనె యగుదు దేవి॥ 


ఈ చరాచరాది! యీరేడు లోకముల్‌ 
భూనభోంతరాళ భూతములును 

నవమి నణగియుండె। నవమియే బ్రహ్మంబు 
అట్టి బ్రహ్మ నేనె యగుదు గౌరి॥ 


'ప్రనవ అర్ధమరయః ప్రణవమై యలరారు. 
ప్రనవ ప్రణవములకు ప్రగతి యెకటె 
'ప్రనవ ప్రణవవౌను! ప్రణవమే ప్రసవమౌ 
ప్రణవ శబ్దమందు! ప్రనవ మిమిడె॥ 


ఆ.వె. " ప్రణవమునకు నవమి! ప్రాణంబు గావున 
నవమి లేక ప్రణవ మవని గలదె? 
నవమి ప్రణవములకుః నవనిలో భేదంబు 
లేదు లేదు లేదు! లేదు నిజము 


ప్రణవమె ఓంకారంబగు 
అణకువ పరికించి చూడు నగు (బ్రహ్మంబున్‌ 


శివపురాణము చెప్పెను! శివుని మహిమ 
శివుడె ప్రణవముప్రణవమే! శివుడటంచు 
శివుడె శక్తియు శక్తియే! శివుడటంచు 
వారిలో భేదమే లేదు! వారలొకరె 


అర్థనారీశ్వరుండన! నర్థమిదియె!! 


. అవని గల్గునట్టి! నన్ని మంత్రములకు 


అన్ని నామములకు! నాదియందు 
ప్రణవ మమరుగాదె। ప్రణవాక్షరము లేక 
మంత్రనామములకు! మహిమ గలదె? 


ప్రణవ మేమంత్రమున చేర్చ! బడి యలరునొ 
అట్టి మంత్రమె మంత్రమౌ; నవనియందు 


ప్రణవ మేమంత్రమున చేర్చ! ఐడదా గౌరి 
అట్టి దానిని మంత్రంబు! ననపు శ్రుతులు 


దేవతలయందు శివుడును! భూవలయము 
నందు రాముడు నిర్వురు! సతులసములు 
ఆర్థనారీశ్వరుండయ్యె హరుడు! రాము. 
డరనారీశ్వరుడె! సీత కంకమిచ్చె.॥ 
రాముడే సీత సీతయే! రాముడట్లై 

శివుడె పార్వతి పార్వతే। శివుడు నిజము 
వారిలో! భేదమే లేదు! వారలొకరె। 
వారిలో భేదమెంచుట। పాసమౌను! 
నిజము నిజము నిజంబిది! నిజము నిజము॥ 


అవనిలో శుభకార్య మశుభకార్యములందు 
మొదట కేశవనామ। ములు పఠింత్రు 
అందులో శివనామ మెందు గానగరాచు. 
శ్రీరామ నామమె। లేదు చూడ 
రామనామము విష్ణు! నామమే యైనను 
అందులో గనరాదు! యుద్భతంబు 

అట్టి కారణమేమొ గట్టిగా వివరింతు 

శివ రామ నామముల్‌! శివకరములు' 


నేనె రాముడు! రాముడే నేను గాన 
మాకభేదంబు! జేధంబు! మహిని లేదు 
పోలికలు కూడ నొక్కటే! పోల్చిచూడ 
అధికులము విష్ణునామాల। కవని నిజము 
గాన మానామములు యందు! గానరావు; 


శంకరుడనేను రాముని; స్మరణసేతు 
నను స్మరించును రాముడు! వినుము దేవి 
గానమాయందు భేదంబు! గాంచతగదు 
భేదమెంచిన సరకాల్టినీదవలయు॥ 


బడలు దాల్తునేను! జడలు దాల్చెను రాము 
దాలిలేక నేను! నలమటింప 


నట్లెరాముడింతి। నడవిని కోల్పోయి 
ఆలమటించలేదె। యాలికొరకు!! 


రాధ కృమ్ణులనగ సీతరాములనంగ 
గౌరి శివులనంగ గణపతనగ 

'పేర్లు మార్చెగాని వీరందరొకరని 
తెలివియున్నవారు! తెలియగలరు॥ 


శివసాయి రామకృష్ణులు 
శివకరులగు నల్వురొకరే! సిరులొసగెదరా. 
శివసాయి రామకృష్ణులు 


భవమణచుచు ముక్తినొసగు! భక్తులకెపుడున్‌ 


రాముడే సాయి! సాయియే। రాముడగును 
కృష్ణుడే సాయి! సాయియే! కృష్ణుడరయ 
శంకరుడె సాయి! సాయియే శంకరుందు 
శక్తియె సాయి! సాయియే! శక్తి నిజము॥ 


శివుడు శక్తి కలసి శివశక్తియనబడు 
సత్యసాయి అట్టి! శక్తి నిజము! 
సాయినేనుగాక సామాన్యనరుడైన 
అతని శక్తులెట్లు! నాశ్రయించు? 


నిర్వికార నిరంజన! నిరువమగుణ 
నిరవయవనిరుపద్రవ। నిర్విశేష 

నిగమ విసుత నిరామయ। నిరుపమాన 
నిఖిల జగదాశ్రయ నిరీహ। నిగమవేద్య॥ 


సుగుణ సాకార నిరుణ శక్రియుక్తు 
డైన సాయి చిదానందు! డతులశక్తి 
యుతుడు శ్రీ సత్యసాయియే! ముక్తినిచ్చు 
వానిగా నన్నెవానిగా। పార్వతిగను॥ 


సాయియే అ్రహ్మవిష్ణులు! సాయె నేను 
సాయియే సూర్యచంద్రులు! సాయెసురులు. 
సాయియే పంచభూతాలు! సాయె దిశలు 
'సర్వభూతాంతరాత్మగా! సాయినెరుగు 


ఓం ఓం ఓం ఓం ఓం ఓం 
ఓం ఓం ఓం ఓం యటంచు! ఓంకిం యనుచున్‌ 
ఓం ఓం ఓం ఓం యనుచో 

ఓంఓం యక్షరమెనీతొ। ఓయనిపలుకున్‌. 18 


శీతీశ్రీశ్రీశ్రీత్రీ 

శ్రీ శ్రీ శ్రీ శ్రీ యటంచు శ్రీశ్రీ యనుచున్‌ 
శీ శ్రీ శ్రీ క్రీ యనుచో 

శ్రీశ్రీ యక్షరమె నీకు! సిరులందించున్‌. 18 


వల్మికోద్భవుందు! బ్రాసెరామాయణం 
బదియు సవ్తసంఖ్య నను సరించి 
గాని నవమి సంఖ్య గైకొనడాయెవా 
ల్మీకి చిత్తమరయః లేము గౌరి 


వ్యాస భగవానుడందించె। భారతమున 
నమితశక్తి సంవన్నమౌ; నజుని సంఖ్య 9 
నజుడనగ (బ్రహ్మమౌగాదె - యట్టి సంఖ్య 
(బవ్మామే (బహ్మమేయంచు। బలు (శ్రుతులు! 


(బ్రహ్మ వైవర్తంబు బ్రవ్మాదేవుని యొక్క 
ఆయువు నూటెన్మి, దనుచు చెప్పె 
రాసమండలమందు! రాధిక మొదలగు 
తొమ్మిది, లక్షల! తోయజాక్షు 

లకు నిర్వురిర్వులై; రాసేశ్వరుడు లీల 
రాసమండల స్రీలు రమణుడగుచు 
నీరీతిగా తాను! నిర్వదింటికింరెండు 
తక్కువ లక్షలై యక్కజముగ 
ప్రజసుందరులనెల్లు రంజింపజేసెను 
వీనిభావము గౌరి! తేటబరతు 


గోపికలు మంత్రదేవతల్‌! గోవబాలు 
డైన కృష్ణుడు పరిపూర్ణ మైన జ్యోతి. 
అట్టి జ్యోతిలో లీనమై రబలలంతె 

గనుక నద్దాని మానవ మనుట తప్పు 
రాసమండల భావంబు! రమణివింటె. 


పైన చెప్పినట్టిపద్యమందున భావ 
మది గ్రహించినావె। యాదిదేవి 

అందు! ఖ్రహ్మసంఖ్య - యను నవసంఖ్యయు 
న్నది, గ్రహించి చూడు! మదిని దేవి। 
తారలు నిరువది యేడగు 
తారకుపాదములు నాల్లు ధరణిని నెపుడున్‌ 
తారల మొత్తము పాదా 


లారయ నూటెన్మిదనగు నగు తొమ్మిదియౌ॥ 


రాసులు పదిరెండౌగద 

రాసికి పాదములు తొమ్మిది: రాసులనరయన్‌ 
రాసుల మొత్తము పాదా 

ల్యాసిలు నూటెన్మిదగుచు। ఖావముగంటే॥ 
మానవుల కష్టనుఖములు మానవులకు 
తెలియజేసెడి తారలు! కలియుగమున 
కలవు తొమ్మిది వాటిని! తెలియుదేవి 

జన్మ సంపద్విప క్షేమ! సాధనైధ 

నయను మిత్ర పరమ మిత్ర - నందసుతమ 
వో పవిత్రత చివర ప్రత్యక్కుయగును॥ 


మసకు! నాయువెట్లొ। మన బ్రవ్మాదేవున 
కగును వందయేండ్ను లని తలతురు 
అదియు శుద్ధ దోష మజునకు నూబెన్మి 
దని వచించె శాస్త్ర = మది నిజంబు॥ 


అట్లె మనుజులకును! నాయువువందపై 
నెన్మిదగును గాని యేమిమాయొ! 
యేమి పాపమొక్కొ యెప్పటినుండియో 
నిలచె నూటిపైన। నేటి వరకు॥ 


బహ్మవాచ్యమగుచు। ప్రణవమైయలరారు. 
నవమె బ్రహ్మమనుచు సవనియందు 
ప్రాజ్ఞులైన వారు! పరిశీలనము చేసి 
తెలిసికొందురనుచు! తెలియుగౌరి॥ 


రామకృష్ణులు, గౌరి, పూ! ర్ఞావతారు 

లైన కతమున వారలు! నవతరించు 

నట్టి తిథులు పావనములు। నట్టి తిథుల 
కారి వర్చింపవలెగాని। వాని విడిచి 
ఊళ్ళకేగుట శుభకార్యముర్వియందు 
పనికిరావని పెద్దలు! పలికెయుంద్రు 

గనుక పయనము నవసర। మని తలచిన 
దైవ నామము చేయుచు! ధరణియందు. 
వనులు, పయనము చేసిన పరమ శుభము॥ 


అవని చైతన్యములు తొమ్మి దంకెలందు. 
నరయ జడమొక్కటే వాని! నన్నిటికిని 
పూర్తి సహకారమందించు! కీర్తి నిచ్చు 
దానినే పూర్ణమందురు! తరుణి వినవె॥ 


'సున్నయన పూర్ణమేయం[డ్రు! సూరిమతులు 
యుండిలేసట్లు కన్సించు। నుర్వియందు 

కలదు లేదని యర్ధముల్‌! గలిగియుండు 
దాని మహిమెన్న జాలరు! తరుణినిజము॥ 


ఉన్నలేనట్లు లేకున్న నున్నయట్లు 
కనుపించుటయే మాయ! గానమాయ' 


యనగ ప్రకృతి పూర్ణము! నగునుజగము 
అండబ్రవ్మాండ గోళము! లగును నిజము॥ 


శీరంబులేకయే! శీర్షంబు పంకించు 
నక్షియగ్యములేక, అన్నిటిగను 

వీనులు లేకయే! వినుచుండు నన్నిటిన్‌ 
రససలేకున్నను! రసములెరుగు. 
నాసికయే లేక వాననలనుగను 
వక్రంబులేకయే। పలుకుచుండు 

పాణి యుగ్మములేక। పనులన్ని చేయును 
వరణయుగ్భములేక చకచకచకు. 


అవయవాల్‌ లేకయే క్రియ! లన్ని చేయు 
దానినే బ్రహ్మమందురు। తానెగగన 

వాజీయై పల్కు తధ్యంబు! వసుధయందు 
అట్టి బ్రహ్మంజెనవమియై! నలరుచుందు॥ 


మనుజుడనగ నరయ। మనుసంతతగుటయే 
మానవాయనంగ మహిని క్రొత్త 
వాడవీవు గావ వసుధ విరాజిలు 
పాతవాడవీవు! పరముడీవె॥ 


ప్రకృతియె। పరమాత్మ పరమాత్మయె। ప్రకృతీ 
రెంటిక భేదంబు! రెందు నొకటె 

'బ్రహ్మంబు నుండియే! పరమాత్ముడుదయించె 
అహ్మంబునుండియె! ప్రకృతి వెలసె 

చేతన జడముల!నేరికే బ్రహ్మంబు 
'బహ్మంబెతొమ్మిది! బ్రహ్మెనవమి 

ప్రకృతియె। లేదెందు। పరమాత్మ లేకున్న 
పరమాత్మయే లేడు! ప్రకృతి లేక 


అట్లె నవమిలేదు! నవనితొమ్మిది లేక 
అవని తొమ్మిదేది। నవమిలేక 


ఇట్టిదైవశక్తి నలరారు నట్లైన 
అట్టి శక్తికేనునంజలిడుదు॥ 


ఇనుని కప్పివేయు! ఘనుని విధంబుగా 
చేతనమును కప్పు! చేవగలిగి 
జడముగాననట్లై జడమైన ప్రకృతి 
పురుషు కప్పివైచు! పూర్తిగాను॥ 


ఘనుల-చొచ్చుకుపోయడి! యినునిపగిది 
ప్రకృతిలో చొచ్చుకొని పోవు, పరముడైన 
పురుషుడెప్పుడుగాన స్రీ, పరుషలిర్వు 
రాక్షరే గానిభేదంబు! నిక్సమరయ 
లేదులేదు లే వేదాల! లేదు గౌరి॥ 


దీనినే చెప్పె సూతుడా। శౌనకాది 
మౌనులకు తనగురుదేవు, మానసమున 
భక్తి చింతించి శ్రద్ధతో! వారు నుతులు 
'సేయముదమందె। మౌనులున్‌! మాయవీడి 
ట్రణవచింతన చేయుచు! పరముగనిరి॥ 


అద్భుతంబులయందు! నత్యద్భుతంబును! 
పావనంబుల యందు! పావనంబు! 
ఆశ్చర్యములయందు! ఆశ్చర్యజనకంబు! 
నూతనంబుల నిత్య నూతనంబు! 
శక్తిమంతంబుల - శక్తి మంతంబును! 
సారవంతంబుల సారమగును 
అర్థవంతంబుల! నర్ధవంతంబును! 
ముక్తిదంబుల యందు! ముక్తిదంబు! 
నవనవ్య చరితంబు! భవతారక మటంచు 
భక్తి ప్రాసితినాదు! భవము బాయ. 


హనుమదాసండ్రు నన్ను నీ యవని జనులు 
కామరాజడ్డ వంశాద్ది। సోముడగుదు 
దీని చదివిన వ్రాసిన! దీని వినిన 


వారి రక్షించు శ్రీనవ। బ్రహ్మశక్తి 


మంగళము శబ్దశక్తికి మంగళంబు 
మంగళము నాదశక్తికి మంగళంబు 
మంగళము [వణవ మునకు మంగళంబు 
మంగళము నవశక్తికి। మంగళంబు 


ఇతర గ్రంథములు : 


కఐ రీరిచయం 


: కామరాజుగడ్డ వానుమంతరాయశర్ష 


: 12-6-1924 


రక్తాక్షి నామ పం 
జ్యేష్ట శుద్ద దశమి, గురువారం 


వ చోడాయపాలెం 


రేపల్లె మండలం, గుంటూరు జిల్లా 


: ఉపాధ్యాయ వృత్తి 
: నిత్య పురాణశ్రవణం 


ధార్మిక, వైతిక, భక్తిరసాత్మక సద్య రచన 


శ్రీ మద్రామయణ సుధాసార శతకములు, సీసపద్యములు. 
శ్రీ ఏకదంత శతకము, ఆటవెలదులు 


